





LE 


en 
ప eur 2 








మ శతకము 





ముఠా 





4 (కంద్‌ ఫద్ము 








శ్రీ రఘురామ శతకము 


(కంద పద్యములు) 


జి 
రచన: రంగన్న గారి సాయులు 


ళా 
సర్వస్వామ్యములు రచయితవి 


శా 
ప్రచురణ: 2002 


జ 

ప్రతులకు: 

రంగన్న గారి సాయులు, 

ఇ.నెం. 2-2-24, భారత్‌ రోడ్‌, 
కామారెడ్డి - 503 111, జి॥ నిజామాబాద్‌. 


శై 

ముద్రణ: 
చైతన్య ఆఫ్‌సెట్‌ ప్రింటర్‌, 
కామారెడ్డి - 503111. 

ఫోన్‌: 23614. 


భా 
మూల్యం: రు॥ 25/- 


mv ~~ Tor 


ల్ని 
పతి 
| 


ర్త 
సతతము నూ నోట 


కృతి 


కృతి నాయ 
భర్తగథ 
హతమాయెను 


క 
ఈ Rf «1 
$$ 4 ట్ల 
ల్సి 
+ 


MAD ‘ 

Pd టిం న్‌ 
రీ రా అ.ఈ 
పాను |1 yp, Nf: 
== 3 





Jnanpith Awardee జ్ఞానపీఠ అవార్డు [గ్రహీత 


Dr. C. Narayana Reddy 14 (ర్‌ం! సి. నారాయణరెడి, ఎం.పి. 
MA. Ph.d. D.Litt. ప 


CHAIRMAN ఎం.పి.పి. హెచ్‌. డి.డి. లిట్‌. 
Andhra Pradesh State Cultural Council 

Government of Andhra Pradesh 

Kalabhavan, Hyderabad - 500 004 


Phone ‘ (0) 3214603 (R) 3548451 
Fax (0) 3214603 


అభినందన 


తెలుగులో భక్తిప్రధాన శతకాలు శతసహగస్రాధికంగా వెలువడ్డాయి. 
భక్తికి పరిధి లేదు కదా. శ్రీరామభక్తిని ప్రధాన వస్తువుగా స్వీకరించిన . 
శతక[శ్రేణిలో ఈ 'శ్రీ రఘురామ శతకం ఒకటి. 


ఈ రచయిత రంగన్న గారి సాయులు తన కవిత్వానికి జనన 
మూలమేమిటో ఈ శతకంలోని నాలుగో పద్యంలో చాలా అందంగా చెప్పాడు. 
కలాన్ని కవ్వంగా చేసి ఆలోచనల తాటితో మనసులోతుల్లో తిప్పుతూ వుంటే 
ఈ శతక కవిత జదయించిందంటాడు, మరొక పద్యంలో అకళంకమైన 
కవిత్వమే ఒక కల్ప వృక్షమని ముగ్ధమతితో అంటాడు. 


సాయులు గారి కందరచనలోని శైలి ధారాధురీణంగా సాగింది. 


శ్రీరామునిపట్ల తనకున్న భక్తితత్పరతను పద్యరూపంలో (పకటించిన 
రంగన్న గారి సాయులు గారికి నా అభినందన. 


పాద్చు 


డా| సై. నారాయణరెడ్డి 








కువబి కూటలు 





అలవోకగా వ్రాసినవికొన్ని అదేపనిగా వ్రాసినవికొన్ని కట్టుబాటుకు 
| శిరసొగ్గి వ్రాసినవికొన్ని, మొక్కుబడిగా మరికొన్ని ఇలా ఎన్ని? ఇంకెన్ని? శతం 
శతాధికం ! 
| 


భావమొకవంక, భాషవొకవంక ఊపిరాడక వుక్కిరి బిక్కిరి చేసినప్పుడు 
ఉద్భవించినవి కొన్ని లేకపోలేదు. ఉష్‌.! పద్యమేనా అన్న వాళ్ళున్నట్టే) ఓహో! 
పద్యమా అన్న వాళ్ళున్నారు. పెదవి విరిచే వాళ్ళే పెదాలతో ముద్దెట్టుకుంటారు. 
కానని వాళ్ళే కళ్ళకద్దుకుంటారు. ఒప్పనివాళ్ళేహృదయానికత్తుకుంటారు. 
పద్యానికున్న పుట్టుబలం అలాంటిది. పద్యంపలుకుతుంది. పలికిస్తుంది. పదం 
సంజీవి - పద్యం చిరంజీవి. 


ప్రకృతినిగాంచి పరవశించని ప్రాణిలేదు. ప్రాణికోటి సమస్తము ప్రకృతి 

గుణగణములనే కొనియాడుచున్నది. ఇందులో ప్రధానమైనది; విలక్షణమైనది | 
' కవిత్వము. కవిత్వమునకు భక్తిమూలబీజమువంటిది భక్తి శతకములు | 
| పూర్వీకులనేకులు వ్రాసియున్నారు. దాస్యభక్తి, సఖ్యభక్తి, వాత్సల్యభక్తి, మధురభక్తి 
' భగవంతునిపై భక్తునికి గల విశ్వాసమును చాటుచున్నవి. 


శ్రీరఘురామ శతకము భక్తి ప్రామాణికముగానే భావించి రచించితిని. 
ఇది ద్వితీయ సంపుటి. నవ్య కవిత్వమునకు వన్ని తెచ్చుననెడు నమ్మకం నాకున్నది. 
పాఠకలోకం నన్నాదరించి ఛందోబద్ధమైన మందహాసం చేస్తుందనే నా భావన. |! 
సుకవితా సామాజ్యమెలుకొనుటకు కాలమనుమతించిన శు భఘడియలివి 
మాకూశుభంకలగాలని నాకాంక్ష -' ఆకాంక్ష శ్రీరఘురామ శతకం పుస్తకము | 
సి.నా.రె కరకమలముల కందించి వారిని అభిప్రాయం వ్రాయవలసిందిగా 
కోరాను. చిరునవ్వు నొకటి నావంక విసిరికాస్సేపు పుస్తకంలోని వొక్ళోపేజీనే 
తిప్పుతూ చాలా బాగా రాశారు అంటూ మెచ్చుకోలు పలికారు. '“అభినందన' 
తెలిపారు. కృషి ఫలించినది కృతజ్ఞుణ్ని. నావంతు పని పూర్తిచేశా ఇక మోవంతు 
. ఏదీ చదివి చెప్పండి. విశ్రమించడానికిది సమయం కాదు. 


అందంగా అచ్చువేసిన శ్రీ మధుసూదనరావు గారికి, mw 
' చిత్రకారులు శ్రీ న్యూ జ్యోతి ఆర్ట్‌ స్టూడియో గారికి కృతజ్ఞతలు. 








| రంగన్న గారి సాయులు. 





కం॥ 


కేం॥ 


కం॥ 


కం॥ 





—————_—_—హ— షు 4 ద 

4 

(శ్రీరామ సత్కృ సామృత 

మే రసరమ్యత నొసంగి మెలమెల్లగనా 
లోరచనాసక్తినిపెం 

చేరీతుల తేటపరచె శ్రీ రఘురామా ! 1 


తలచెద తల్లిని తండ్రిని 

తలచెద నినునన్ను కన్న ధాత్రినియెపుడున్‌ 
కొలిచెద గురువును వేల్సును 
చెలునంబగుమెప్తులంది శ్రీరఘురామా ! 2 


ఒజ్జవు నీవని తలచెద 
ముజ్జగ ములపూజలందు ముద్దుగణేశా 
అజ్ఞా! మరుగుజ్ఞా యెద 


జ 
ణా. 


సెజ్ఞాపై బవ్వళించు శ్రీరాఘురామా ! 3 


కలమే కవ్వముకాగా 

తలపోతల త్రాడుచుట్టి దండిగయెదలో 
తులలోత్రిపుచునుండగ 

చెలువంబగు వాణీబుట్టె శ్రీరఘురామా | 4 


క్‌. 





కం॥ అంజలి జేయుచు నుంటిని 
రంజితమగుపదములొసగి రక్షింపగదే 
మంజులమగు భావంబులు 
శింజితమై (మోగునట్టు శ్రీరఘురామా ! 


కం॥ అక్కడ యిక్కడ దక్కెను 
చక్కనినాతండ్రిపేరు చాటువు వలెనే 
మక్కువతోపిలచి నపుడె 
చిక్కెనునావాక్కులోన శ్రీరఘురామా ! 


కం॥  శతకములెన్నయు జదివిన 
మతిమంతుడు గాకయుండు మతిహీనతచే 
మతులే శతకములైనచా 
జతపడు మనుజుల మనసులు శ్రీరఘురామా |! 


కం॥  శరణని తలవంచితి నా 
దురిత గుణసమూహమెల్ల తొలగించుమయా 
పరమదయా నిధివైబహు 
సిరిసంపద లిచ్చికావు శ్రీరఘురామా ! 


కం॥ కవివాక్కుకంటెతియ్యన 
భునిపైవెదుకంగలేదు భూపతికైనన్‌ 
భవదుఃఖముల్‌ తొలగి, దృ 
ష్టి విశేషజ్ఞానమిచ్చు శ్రీరఘురామా ! 


రంగన్న గారి సాయులు 





కం! 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


శ్రీరఘురామ శతకము 


రారా! శ్రీరామయనుచు 

నొరారగ పిలచినంత నోటికినుడుగై 

నేరుగ నాయింటికి దరి 

జేరగ కడువేగరమ్ము శ్రీరఘురామా ! 10 


భువిజనులొప్పని చదువులు 

భువిజనులకు కీడుదెచ్చు బుద్దిగయెపుడున్‌ 
భువిజను లొప్పిన చదువులు 

శివకరమై నిల్సివెల్లు శ్రీరఘురామా ! 11 


సకలార్థంబులు గూర్సెడు 
అకలంకంబగు "కవిత్వ మబ్బినచాలున్‌ 


ఒకకల్పవృక్షమే, కో 
రికలకు మారాకు లొత్తు శ్రీరఘురామా ! 12 


తెలసీ తెలియని వారతి 

తెలివిగ నటియించు చుండ్రు తెలసినవారే 
అలితమనస్కులుగా, రం 

జిలుచును జీవించుచుండ్రు శ్రీరఘురామా ! 13 


తీయని విడదీయని యెడ 

బాయనిదే బంధమౌను పరమోన్నతమౌ 

ధ్యేయము మొగ్గె దొడిగిన 

శ్రేయస్సుల పంటపండు శ్రీరఘురామా | 14 


కం॥ 


క0॥ 


క0॥ 


కం॥ 


కం॥ 


ఎరుగని వారల నడిగిన 

ఎరుకపడునె మంచి-చెడ్డ యిసుమంతైనన్‌ 
దొరకునె నుడుగున వెదికిన 

చిరుముత్యం బొక్కటేని శ్రీరఘురామా ! 


క్షేమము గూర్చెడు వాడవు 
క్షామంబును గలుగనీకు కాపాడగ, వే 
రే మాకు దిక్కెవరు, లే 

రే మామొరనాలకింపు శ్రీరఘురామా ! 


సర్వము నీవై యుండగ 

నిర్వీర్యం బేలకలిగె నీబలమే నా 
సర్వస్వంబని నమ్మియు 
చెర్పొడ్డున చేపనైతి శ్రీరఘురామా! 


వినిపించియు, కనిసించుయు 
కనినంతయె మాయమౌను కడకేమిటికో 
అనిపించిన దంతయు, చూ 

చినకొలదిగ యాశపుట్టు శ్రీరఘురామా! 


కుశలంబను మాటకు పలు 

దిశలను చూపింతువేల? దారులువేరా? 
విశదంబుగ వివరింపుము 

శిశువుగ చెవియొగ్గివిందు శ్రీరఘురామా! 


రంగన్న గారి సాయులు 


15 


16 


17 


18 


19 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


శ్రీరఘురామ శతకము = 


కులమున బుట్టనయంతనె 

కులదీపకుడగుటకల్ల గుణకోవిదుడై 

కుల పెద్దలు గొనియాడిన 

చెలువంబగువాని బ్రతుకు శ్రీరఘురామా ! 20 


భువిపై భూపతివై, నా 

భవబంధములెల్ల[ద్రుంచి పాలించు మయా 
(శవణానందంబుగ, శ్రీ 

శినతత్వము సీప్పిచెప్తు శ్రీరఘురామా ! 21 


తృష్ణను దుంచకపోయిన 
నిష్ణాతుడు కాడుచూడ నిండుమనసుతో 
తృష్ణను త న య 
2 5 ర 
రిష్లుండను పెరుగాంచు శ్రీరఘురామా ! 22 


శ్రీకారము శుభకరమగు 

సాకారము సహకరించి సౌఖ్యముగూర్చున్‌ 
లోకులకితమొనరించిన 

చేకూరును కీరిపెంపు శ్రీరఘురామా | 23 


అభిరాముడవైచెలగుచు 

శుభములు నాకీయకున్న చోద్యముగాదా? 
అభిమానమువీడక, కో 

రిభజింపగ బూనుకొంటి శ్రీరఘురామా ! 24 


కం॥! 


కం! 


కం॥ 


కం॥ 


కం॥ 


రంగన్న గారి సాయులు 


స్వరమై స్వరమాధురివై 

వరమై వరదుడని పించు వహ్వా! యనగా! 
విరివై విరితేనియవై 
చిరుపద్యములందునింపు శ్రీరఘురామా | 


సుఖమై సుఖాంతరమ్మై 

ముఖమై మున్ముందుకేగి ముఖవచనమునై 
అఖీలానందమునై హిమ 
శిఖరాగ్రము చేరుకొందు శ్రీరఘురామా ! 


తలవ్రాతలదలచుకొనుచు 

తలవంచుక దిరుగుచున్న తాపముగలుగున్‌ 
తలలెత్తుక నిలుచుండిన 

శిలలైనను బూజలొందు శ్రీరఘురామా ! 


పరపీడలదొలగించుచు 


పరహితమొనరించువాడె పరమాత్ముండా 


పరులనుగనివైదొలగిన 
చిరునామయె వెక్కిరించు శ్రీరఘురామా ! 


కప్పిన విపక తప్పదు 
తప్పాప్పులవిప్పి చెప్పు తప్పనిసరిగా 
మెష్తులగొప్పలు ముత్యపు 

చిప్పల కుప్పలనియొప్ప శ్రీరఘురామా ! 


25 


26 


27 


28 


29 


కం॥ 


కం 


కం॥ 


కం॥ 


కం॥ 


శ్రీరఘురాను శతకము 


కరువై కనుమరుగై యెద 

బరువై సహనమునశించె బాధలకొండల్‌ 

కరిగే సూత్రము చెవిలో 

శిరముంచి వచింపువేగ శ్రీరఘురామా |! 30 


ఖనివై గనివై వనివై 

కనిపించుము కనులముందు కలమైకవితై 
తనువైమనువై మనసై 

చినుకై ముత్యమ్ముగమ్ము శ్రీరఘురామా ! 31 


ఇచ్చుకొను వారలుండిన 

పుచ్చుకొననివారుగలరె? పుణ్యస్థలిలో! 

మచ్చిక ముచ్చటలాడగ 

జెచ్చెర నాకడుపునిండు శ్రీరఘురామా ! 32 


అన్నా! అన్నన్నాదెలి 

వున్నదెలసికొనగనైతి వోటమిగాదా? 
మన్నూ-మిన్నూసున్నలె! 

చిన్నా నాదన్నదేది? శ్రీరఘురామా ! 33 


నమ్ముకొననవాడెవ్వడు 

అమ్ముకొనడు తననుదాను అట్టగునేనీ 

కొమ్మను వీడేప్రతిపూ 

రెమ్మలకును తావిచేదు! శ్రీరఘురామా! 34 


కం॥ 


కం! 


కం! 


కం॥ 


కం॥ 


హితుడై సంశోభితుడై 
కృతకృత్యుండైసుఖించు-కృపలనక్షణుడై 
వ్రతుడై సంసేవితుడై 

జితుడై సచ్చిలుడౌను శ్రీరఘురామా! 


అండగ నీవుండగ, నా 

గుండెయె వొకనిండుకుండ కొండంతటి దా 
వుండగ గూండాలను, నే 

చెండాడెద భూమినిండ శ్రీరఘురామా! 


నవ్యంబులు దినచర్యలు 
దివ్యంబులు చేయబుద్ధి దినదినమునకున్‌ 
భవ్యంబులు ఫలితంబులు 

సేవ్యంబులు (శమకునిండు శ్రీరఘురామా! 


ముట్టకు తిట్టకుకొట్టకు 
మట్టిది కనికట్టు వట్టి మాయలుగావా ? 
అట్టిది యెట్టిగ బుట్టిన 

చెట్టుకు మొదలంటుగట్టు శ్రీరఘురామా! 


అవసర మెరుగని సోమరి 
అవకాశము జారవిడుచు అజ్ఞానముచే 
నవతను కోరని బతుకే 
చివికిన వస్త్రంబు గాదె శ్రీరఘురామా! 


రంగన్న గారి సాయులు 


35 


36 


37 


38 


39 


శ్రీరఘురామ శతకము 


కం॥ అజ్ఞానము నశియించును 
సుజ్ఞానుల చెలిమిజేయ సుఖములు బడయున్‌ 
ప్రజ్ఞా పాటవ మబ్బును 
జి జ్ఞాసను బెంచుకొన్న శ్రీరఘురామా! 40 


కం॥ ఎంచిన మంచిని విడచిన 
పంచనబడి యున్నపెక్కు బాధలుకలుగున్‌ 
అంచిత మౌనమంచ విస 
ర్రించనపుడె కలుగు సుఖము శ్రీరఘురామా! 41 


కం॥ వరమిచ్చిన వరదుడవని 
వరమియకదప్పుకొన్న వరదుడగావా ? 
బురదంటిన రతనము, సు 
స్థిర తేజము దాచగలదె శ్రీరఘురామా! 42 


కం॥ మడిమత్రిప్పనిశార్యము 
మడిగట్టుకయున్నదేమి మౌన వ్రతమా ? 
తడిగుడ్డతొ గొంతులు గో 
సెడు వారల గూల్భుమయ్య శ్రీరఘురామా! 43 


కం॥ దొరలకు దొరవని నమ్మితి 
దొర తనమును జూపుమయ్య దుఃఖాంబుధిలో 
దొరలే వారల మొరవిని 
చిరు మమతల పడవజూపు శ్రీరఘురామా! 44 


కం॥! 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కులవృత్తి నభ్యసింపక 

కుల బురుషున కైననేమి కూడింతయు ఈ 
ఇల పై బుట్టదు తథ్యము 

చెలువారని కులములేల ? శ్రీరఘురామా ! 


పగటి కలలు కనినంతనె 

ప్రగతి పథముకానరాదు పై పై వన్నెల్‌ 
వెగటని పించిన పీదపే 

చిగురించును జీవితాలు శ్రీరఘురామా ! 


వత్సా! యని నను బిలువుము 

మత్సర ములుదొలగిపోవు మదిలో నవరా 
దిత్సగ వెలుగొందెడు నా 

చిత్సృముఖయశః ప్రకాశ శ్రీరఘురామా ! 


తేనియ లుడిగిన పూవౌ 
మానసివిశ్వాసముడుగ మనుజుల కిలపై 
నేనను దురహంకారము 

చేనాశం బౌనుగాదె ! శ్రీరఘురామా ! 


నిఃఖేదుడవని కొలచితి 
దుఃఖంబులుదొలగజేయు తొందరగా శ, 
నఃఖండన వాసా, కీ 

ర్రిః ఖద్యోతుడవు సవ శ్రీరఘురామా ! 


రంగన్న గారి సాయులు 


10 


45 


46 


47 


48 


49 


కం॥ 


కం॥ 


కం॥ 


కం! 


1: 
3. 


శ్రీరఘురామ శతకము 


గహ్నావేశము తోడుత 
రహ్నంబగుజీవితాలు రమణులకిల సై 
వహ్ని కణంబగు సీతయె 


చిహ్నంబై నిల్ఫివెల్లె శ్రీరఘురామా ! 50 

దుగ్గము గ్రోలిన నాడే 

ముగ్గుడనై మురసిపోతి మున్ముందుగ ల 

(స్రగ్గత్వము నొసగి నను 

స్నిగ్ర హృదయుడననిబిల్వు శ్రీరఘురామా ! 51 

అద్భుతమగు నీలీలలు 

ఉద్బోధలు జేయునయ్య ఉత్సాహముతో 

. సద్భావన వర్థిల్లగ 

చిద్భూమానందమౌర శ్రీరఘురామూ ! 52 

శాస్త్రము లెన్నియు జదివిన 

శాస్త్రజ్ఞాసంబెయబ్బు సంశయమేలా? 

sa 

శస్నాస్త విద్య లెరిగిన 

స్త్రీస్తీధనమెట్టు పొందు శ్రీరఘురామా |! 53 
స్రీధనము:- ఇదిషడ్వధము 

అధ్యగ్నికృతము = 2. అధ్యాహవనికము 

పీతిద్దము 4. భ్రాత్ససౌదాయికము 


5. 


మాతృ సొదాయికము 6. పిత్ససాదాయికము 


11 


కం! 


కోం॥ 


కం॥ 


కం॥! 


కం॥ 


కర్మాచరణం బందున 

ధర్మంబును విడువరాదు దలతెగి పడినన్‌ 
నుర్మ మరసి నడచిన బ 
ర్హిర్ముఖుడైబూజలందు శ్రీరఘురామా | 


మన్ను తినిన వాడేనట 
కన్నులలో వెన్నదొంగ కనువిందుగ లో 
కన్నులు తెరిపించిన శీ, 
చిన్నారుల కన్నెదొంగ శ్రీరఘురామా ! 


విశ్వాసము నుదినిండిన 

విశ్వంబర చేతనుండు వివరింపగ లో 
కేశ్వరుడు సహకరించిబు 

షీశ్వరుని గదిద్దుకొన్న శ్రీరఘురామా ! 


జ్ఞానమె బ్రహ్మానందము 

జ్ఞానామృతమే మధురము జ్ఞానికి యెపుడున్‌ 
జ్ఞానమె శాశ్వతమని దల 

చిన వాడే ధన్యుడౌను శ్రీరఘురామా ! 


శతకోటి మాటలుండగ 

మతి దప్పిన మాటలేల? మౌనమెమేలా! 
మతి గలిగి మాట లాడిన 

జితేంద్రియు డనంగజెల్లు శ్రీరఘురామా ! 


రంగన్న గారి పాయులు 


12 


54 


55 


56 


57 


58 





కం॥! 


కం॥ 


కం॥ 


కం॥ 


కం! 


హెచ్చుగ లాయర్హుండిన 

పచ్చి నిజంబైననేమి పాడైపోవున్‌ 
హెచ్చిన మంచితనమె ము 

చ్చిచ్చున బడద్రోసివేయు శ్రీరఘురామా! 


పరువము దెచ్చెడు వన్నెలు 

పరువము దాటిన నశించు ప్రభువుల కైనన్‌ 
పరువము నమ్మగ రానిది 

చెరువున యలలాడినట్టు శ్రీరఘురామా! 


కొండల నెక్కుచు దిరిగిన 

కొండంతటి వాడుకాడు గుండాయిజమున్‌ 
చెండాడిన శుభదినమున 

జెండాలకు వన్నె దెచ్చు శ్రిరఘురామా! 


అడవిన బుట్టిన తరువులు 
పుడమికి బహుశోభనిచ్చు పురవాసులకున్‌ 
కడుమే లొనరింటుట గని 
చెడుకృత్యము జేయరాదు శ్రీరఘురామా! 


రాతిని నాతిగ జేసియు 

రాతిగ మారితి వదేల? రాతిని దలపిం 
చే తలపుల నాల్కవగుచు 

చేతల జెలువొంద నేమి? శ్రీరఘురామా! 





శ్రీరఘురామ శతకము 


59 


60 


61 


62 


63 


' కం॥ అంతట కలియగ జూసిన 

అంతరమునకొర్కెలూరె అదియిదియనుచున్‌ 
భ్రాంతికి లోనైతిని ని 

శ్చింతకు సన్మార్గమేది ? శ్రీరఘురామా! 64 


కం॥ నీతికి తరగతు లాయెను 
కోతికి పట్టంబుగట్ట కొంపలుగూల్సెన్‌ 
రాతిరి సగలాయెను దు 
ర్నీతుల కికరెక్కలొచ్చె శ్రీరఘురామా! 65 


కం॥ నుడుగై అడుగై గొడుగ 
అడుగుడగున తోడురమ్ము అయ్యవు గావా? 
కడువేడుకతో నిను గొ 
ల్పెడి భాగ్యం బబ్బె నాకు శ్రీరఘురామా! 66 


కం॥ [క్రమ మెరిగి జేయు పనులే 
సమదృష్టికి తేజమిచ్చి సౌఖ్యములొసగున్‌ 
మమకారము మది వీడక 
చెమటోడ్చిన భాగ్యశాలి శ్రీరఘురామా! 67 


కం॥  కనుగానని కామంబున 
పెనుజీకటిలోన జిక్కి వేసారితి నా 
కను తేజో జ్ఞానము ని 
చ్చినా కొక త్రోవజూపు శ్రీరఘురామా! 68 


రంగన్న గారి సాయులు 





శ్రీరఘురామ శతకము 


కం॥ దయజాడగ దయ జేయుము 
దయగల వాడవని నమ్మి దలపగ మనసై 
నియమముతో కొలచితి స 
త్ర్రియలకు సత్సల మొసంగు శ్రీరఘురామా! 69 


కం॥ చక్కని వాడవటంచును 
మక్కువతో నిను దలపగ మనసాయెను సెం 
పెక్కిన భక్తి వొకటె చే 
జిక్కగ ధన్యుండనైతి శ్రీరఘురామా! 70 


కం॥ నానా దుర్వుసనములకు 
లోనైతిని మంద బుద్ధిలో బడి చెడితిన్‌ 
దీనుని మనోవ్యధలు నీ 
చే నయమనిపించి మాన్సు శ్రీరఘురామా! 71 


కం॥ తక్కువ వాడనన కదా 
మక్కువ జాపంగరావు మనసే లేదా 
చిక్కుల నెడబాపగ పెం 
జిక్కుగల దటయ్య నకు శ్రీరఘురామా! 72 


కం॥ బిందువు కందము గలదా? 
అందమునకు రూపు తొడిగి ఆకర్షితమౌ 
బిందువు ప్రతిబింబములై 
చెందును పరివర్తనమ్ము శ్రీరఘురామా!  . 73 


15 


కం 


కం! 


కం! 


కం॥ 


కం॥ 


కలవాడై బుద్ది బలము 

గలవాడై కార్య దీక్ష గలవాడై ని 

శృలుడై సద్బక్తి చెరం 

జలువానికి కొదువగలదె శ్రీరఘురామా! 


లెమ్ము కడువేగ రమ్మిక 

నెమ్మనమున నిమ్మి కొలువ నీవే నిజమౌ 
కమ్మని దయారసము విర 

జిమ్మగ వెనుకాడనేల? శ్రీరఘురామా! 


పరులెవ్వరు తన వారె 

వ్వరు జీవాత్మ పరమాత్మ పలుకగ వెరె 
వ్వరు కానరారు సమద 

ష్టీ రూపు ధరియించె నేని శ్రీరఘురామా! 


మడియా చారము లేటికి 

విడువక భజియించెనేని విమలాత్ముండౌ 
కడు వేడుకతో తరియిం 

చెడు వాడే భక్తిపరుడు శ్రీరఘురామా! 


శక్తికి మించిన కార్యము 

యుక్తీతొ సాధించెనేని యోగ్యుండని ఆ 
సక్తుండని లోకులు ని 

ర్లికామే యుడని యండ్రు శ్రీరఘురామా! 


రంగన్న గారి సాయులు 


16 


74 


75 


76 


77 


78 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


క౦॥ 


శ్రిరఘురామ శతకము 


పావన మగునీ నామము 

భావము నందున భజింతు భలిరాయనగా 

కావగదే ప్రియ్గుమారగ 

జీవయశః ప్రభలుజిమ్మ శ్రీరాఘురామా! 79 


ఇటుజూసిన యటుజూసిన 

ఎటుజూసిన నీవె దిక్కు యిహపరములకున్‌ 
పటుతరముగ కనుగొని నే 

చిటికెలు వేయంగజూడు శ్రీరాఘురామా! 80 


గవ్వల వలెబడి యుండిన 

బువ్వకు తానోచకుండు బుద్దిగ యెపుడున్‌ 

రవ్వల వల వెలుగొందిన 

జివ్వున దరి జేరుశ్రీలు శ్రీరాఘురామా! 81 


కలవారము బద్ది బలము 

గలవారము భుజబలంబు గలవారము వా 

గలము మనోబలము చె రం 

జిలు తెలుగుజనులము మేము శ్రీరాఘురామా! 82 


రవితేజము భువికందము 

కవిముఖి వచనంబులెన్నా కరుణకు నెలవై 

నవతయు సమతయు రెండును 

శివకరమని యెంచవలయు శ్రీరాఘురామా! 83 


17 


కం 


కం॥ 


కం॥ 


కేం॥ 


కం॥ 


తనువుండిన మనసుండును 

మనసునకే తనువుతోడు మమతల నెలవై 
మనసాప్పగ తనువే తెం 

చిన కార్యమె శుభ మొసంగు శ్రీరాఘురామా! 


నిత్యానందము కొరకై 

సత్యాన్వేషణము జేయ సౌఖ్యంబును జొ 
న్నత్యం బొనగూడును జి 

చిత్యం బగుజ్ఞానమదియె శ్రీరాఘురామా! 


జనమెరిగినదే సత్యము 

జనమెరిగిన ధర్మమదియె జనులకు మేలౌ 
జన సాంప్రదాయములు మె 

చ్చిన సభ్యత కాటపట్టు శ్రీరాఘురామా! 


ఎత్తుల చేనార్దించిన 

ఉత్తముడని రాదు పేరు వొకమారైనన్‌ 
ఎత్తులు దావిడనాడిన 

జిత్తాభ్యున్నతిని బొందు శ్రీరాఘురామా! 


తలపున మధురిమ లుండిన 

తలలో నాలుకలు సాచి తాతల నైనన్‌ 
బలుకుచు బలికించిన చో 

చెలిమి కలిమి కలసి వచ్చు శ్రీరాఘురామా! 


రంగన్న గారి సాయులు 


18 


84 


85 


86 


87 


88 


కం 


కం॥ 


కం॥ 


క్షం॥ 


కం॥ 


శ్రీరఘురామ శతకము 


కలమే జీవాధారము 

కలమే నా బలము ధనము గనులకు విందా 

కలమే జీవిత ధ్యేయము 

చెలువొందగ సంతసింతు శ్రీరాఘురామా! 89 


అలుగుట కూడదు యెక్కువ 

అలుగుట చేవచ్చు కీడు ఆర్యులకైనన్‌ 

అలుగుట తప్పని దెలిసిన 

చెలికారము వృద్దిజెందు శ్రీరాఘురామా! 90 


కలలో గాంచిన రూపము 

ఇలపై జూడంగలేడు ఈశ్వరుడైనన్‌ 

కలలే నిజమై పండిన 

చెలువం బొప్పగ సుఖించు శ్రీరాఘురామా! 91 


నీ సరి దైవము లేడని 

దాసుడనై వేడుకొంటి దండిగ మదిలో 

వేసారక నను గావుము 

చేసెద యభివందనంబు శ్రీరాఘురామా! 92 


అందము బంధము వేయును 

విందుల వలె రుచులు నింపి వెర్రిని జేయున్‌ 
డెందము పరుగులు బెట్టిన 

చిందులు వేయంగరాదు శ్రీరాఘురామా! 93 


19 


కం 


కం 


క్షం॥ 


కం 


కం॥ 


కించెత్‌ భోగంబుల బడి 

మంచిని మదిదలప లేదు మచ్చున కైనన్‌ 
ఇంచుక నాపై దయ[బో 

క్షించిన నదియే వరమ్ము శ్రీరఘురామా! 


ఎంతగ నిన్నే దలచిన 

కొంతైనను బోవవేమి? కోపమె నాపై 
పంతంబులు సడలించుచు 

చింతల నెడబాపుమయ్య శ్రీరఘురామా! 


ముష్కరులనగా నెవ్వరు? 

దుష్కర్మల నాచరించు దుర్గుణములచే 
శుష్కించుచు నుండెడు మ 

స్తిష్కమ్ముల కెవరు దిక్కు శ్రీరఘురామా! 


తరతమ ఖిదము నెరుగక 

పరమ దయా సుగుణశీలి పసి పాపవలెన్‌ 
మురియుచు తామురి పించును 
చిరునవ్వుల జల్లు వోలె శ్రీరఘురామా! 


కనగలిగిన కన్నందము 

అనగలిగిన నోరె గొప్ప బౌనని యొప్పే 
వినగల చెవులందము నో 

చిన బుధజన గణము లొప్ప శ్రీరఘురామా! 


రంగన్న గారి సాయులు 


20 


94 


95 


96 


97 


98 


శ్రిరఘురామ శతకము 


















కం॥ పలికెద నీ నామము 
తెలిపెద నీలీలలెన్నా తేకువతోడన్‌ 
కలిపెద నిరువురి నొకటిగ 
చెలికారము మోదయాన శ్రీరఘురామా! 99 


కం॥ నవ్వించుట నేర్చుకొనుము 
నవ్వించుట వలన మెప్పు నలుగురిలోనన్‌ 
నవ్వే కడు ప్రీతికరము 
జివ్వున నీవైన నవ్వు శ్రీరఘురామా! 100 


కం! మతిగలిగిన గతిగలుగును 
మతియు గతియు రెండు మంచిని బెంచున్‌ 
ప్రతి వాడీ రీతిగ ని 
శ్చితముగదల పోసెనేని శ్రీరఘురామా! 101 


కం॥ నీవే నేనను భావన 
నావాడవు నీవెయన్న నమ్మక మేగా 
దేవా! నను దయ జూడము 
సేవకుడను నీకు నేను శ్రీరఘురామా! 102 


కం॥ పరమానందము నొందితి 
విరచించితి పద్యములను వినయముతో నీ 
కరుణావుత పానముచే 

స్థిర చిత్తుడ నైతినిట్టు శ్రీరఘురామా! 


21 


క0॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఒప్తును పద్యములందున 

తప్పక కడుమోదమౌను స్తవనియం బౌ 
మెప్పానరింపగ జనులకు 

చెప్పితి నేనీ విధంబు శ్రీరఘురామా! 


జనులందరు వినయముతో 
వినిపింపగ రానుకోటి విశ్వాసముతో 
వినుతింపగా దలచి కొల 

చిన వారే భక్త కోటి శ్రీరఘురామా! 


కవితామృతమును బంచగ 

కవి వాక్కులె చాల మేలు కవులందరకున్‌ 
భువిజనుల కందజేయగ 

శివకరమై శతకమొప్పె శ్రీరఘురామా! 


అక్షర మాలిక లివిగో 

లక్షణముగ యల్లినాడ లచ్చికి మగడా! 
చక్షువులను దెరువుము ని 

శిక్షణ పరిపకమయ్యె శ్రీరఘురామా! 


మంగళ దిప్పులు భాసిల 

మంగళ గీతాలుబాడి మనసున మమతై 
మంగళ మహశ్రీయని ని 

చెంగిట బడిమొక్కనేర్తు శ్రీరఘురామా! 


రంగన్న గారి సాయులు 


22 


104 


105 


106 


107 


108 


